అథ అషాదశో్కధ్యాయః 
కాముని విజృంభణము 
[బహో్మవాచ |! 


తత గత్వా స్మరో గర్వీ శివమాయావిమోహితః | మోహకస్స మధోశ్చాదౌా 
ధర్మం విస్తారయన్‌ సతః || 1 


వసంతస్య చ యో ధర్మః ప్రససార న సర్వతః | తపస్సాథనే 
మహేశసౌాషది ప్రస్టే మునీశ్వర || 2 


వనాని చ ప్రఫుల్లాని పాదపానాం మహామునే | ఆసన్వికేషతస్తత 
తత్రుభావాన్మునీశ్వర ||3 


పుష్పాణి సహకారాణా మశోక వనికాసు వై | విరేజుస్సుస్మరోదీపకరాణి 
సురభీణ్యపి || 4 


(బహ్మ ఇట్లు పలికెను- 


గర్వము గలవాడు, శివమాయచే వ్యామోహితుడు, మోహమును 
కలిగించువాడు నగు ఆ మన్మథుడచటికి వెళ్లి, మున్ముందుగా 
వసంతుని ప్రభావమును అచట విస్తరింప చేయ బొచ్చాను (1). ఓ 
మహర్షీ! ఓషథధిప్రఫ్రమునందు మహేశ్వరుడు తపస్సు చేయు 
స్థలములో సర్వత్రా వసంతుని ప్రభావము విస్తరిల్లను (2). ఓ 
మహర్షీ! అచట వసంతుని ప్రభావముచే వనములోని చెట్లు అన్నియు 
విశేషించి వికసించినవి (3). మామిడి చెట్ల పూతలు, అశోక 
వృక్షముల పుష్పములు సుగంధమును వెదజలి మన్మథ 
వికారములను వృధ్ధ వొందించునవై (పప్రకాశించినవి (4). 


కెరవాణి చ పష్పాణీ భమరాకలితాని చ | బభూవుర్మదనావేశకరాణి చ 
విశేషతః || 5 


సుకామోధీపనకరం కోకిలాకల కూజితమ్‌ | ఆ సీదతి సురమ్యం హి 
మనో హరమతి ప్రియమ్‌ || 5 


[భమరాణాం తథా శబ్దా వివిధా అభవన్మునే | మనోహరాశ్చ సర్వేషాం 
కామోదీపకరా ఆపి || 7 


చం[దన్య విశదా కాంతిర్వికీర్ణా హి సమంతతః | కామినాం కామినీనాం 
చ దూటికా ఇవ సాభవత్‌ || 8 


తుమ్మైెదలచె చుట్టు వారబడియున్న తెల్ల కలువలు విశేషించి 
మదనావేశమును కలఠలిగింపజొచ్చాను (5). మిక్కలి రమ్యము, 
మనోహరము, అతి ప్రియమునగు కోకిలల మధుర కూజితములు 
కామావేశమును అధికము చేయజొచ్చాను (6). ఓ మహర్షీ! తుమ్మెదలు 
చేయు వివిధ దుం కారములు కూడ మనోహరముగ నుండి 
సర్వపాణుల మన్మథ వికారములను పంహ్హొందించెను (7). 
చం(దుని తెల్లని వెన్నెల అంతటా వెదజల్లబడి యున్నది. 
బపియులకు, పయురాం[డకు మధ్య దూత కృత్యమును ఆ 
వెన్నాలయే నిర్వహించుచున్నదా యన్నటుండెను (8). 


మానినాం గపేరణాయాసీత్తత్కాలే కాలదీపికా | మారుతశ సుఖస్సాథో 
వవౌ విరహిణో%[పియః || 9 


ఏవం వసంత విస్తారో మదనావేశ కారకః | వనౌకసాం తదా తత 
మునీనాం దుసహోత్యభూత్‌ || 10 


అచేతసామపి తదా కామాసక్తిరభూన్నుునే | సుచేతసాం హి జీవానాం 
సేతి కిం వర్యతే కథా || 11 


ఏవం చకార స మధుస్స్వపభావం సుదుస్పహమ్‌ | సర్వేషాం దైవ 
జీవానాం కామోదీపనకారకః || 12 


ఆ సమయములో కాల పురుషుని దీపము వలె నున్న వెన్నెల 
వ్యక్తుల అభిమానమును పారదోలి పేమకు దారి చూపెను. ఓ 
మహర్షీ! విరహ తపులకు దుఃఖకరమగు వాయువు సుఖకరముగా 
వీచెను (9). అపుడచట ఈ తీరున మన్మథావేశమును కలిగించే 
వసంతుని విస్తారము వనమునందు నివసించే మునులకు 
అత్యంతము సహింప శక్యము కానిది ఆయెను (10). ఓ మహి! 
అపుడు జదపదారములకు కూడా కామమునందు ఆసక్తి 
కలిగినటుండెను. అట్టిచో చేతనులగు జీవులకు అటి ఆసక్తి 
కలిగినదని వర్గ్ణింపనేల? (11) ఈ విధముగా సర్వ(ప్రాణులలో 
కామమును ఉదీపనము చేయు ఆ వసంతుడు మిక్కిలి దుస్సహమగు 
తన ప్రభావమును విస్తరింపజేసెను (12). 


అకాల నిర్మితం తాత మథోర్వీక్ష్య హరన్తదా | ఆశ్చర్యం పరమం మేనే 
స్వలీలాత్తతనుః ప్రభుః || 13 


అధ లీలాకరస్తత తపః పరమదుష్కరమ్‌ | తతాప స వశీశో హి హరో 
దుఃఖహరః ప్రభుః || 14 


వసంతే ప్రసృతే తత కామో రతి సమన్వితః | చూతం బాణం 
సమాకృష్యు ప్రతస్తద్వామపార్శ్వతః || 15 


స్వ్వప్రభావం వితస్తార మోహయన్‌ సకలాన్‌ జనాన్‌ | రతా యుక్తం 
తదా కామం దృష్టా కో వాన మోహితః || 16 


వత్సా! తన లీలచే దేహమును స్వీకరించియున్న శివప్రభుడు 
అపుడు అకాలమునందు విజృంభించిన వసంతుని (ప్రభావమును 
గని మిక్కలి ఆశ్చర్యమును పాందెను (13). లీలలను 
సృష్టించువాడు, జితేందియుడు, సర్వ జగన్నియంత, 
దుఃఖములను బాపువాడు నగు శివ పభుడు అచట మిక్కిలి 
దుస్సాధ్యమైన తపస్సును చేసెను (14). అచట ఇట్లు వసంతుడు 
విజృంభించగా, రతీదేవితో కూడియున్న మన్మధుడు చూత 
బాణమును ధనస్సుపై సంధించి ఆమె ఎడమ ప్రక్క 


నిలబడియుండెను (15). ఆతడు తన (ప్రభావమును విస్తరింపజేసి, 
సర్వ మానవులను మోహింపజేసెను. అపుడు రతీ దేవితో ఆ 
విధముగా నున్న మన్మథుని చూచి మోహమును వొందని వారు 
ఎవ్వరు గలరు? (16) 


ఏవం పవృత సురతౌ శృంగారో%ిపి గణస్సహ | హావభావయుతస్తుత 
(ప్రవివేశ హరాంతెకమ్‌ || 17 


మదనః ప్రకటస్తత న్యవసచ్చిత్తగో బహిః | న దృష్ట వాంస్తదా 
శంభోశ్సాదం యేన ప్రవిశ్యతే || 18 


యదా చాపపాప్త వివర స్తస్మిన్‌ యోగివరే స్మరః | మహాదేవే తదా 
నో%భూన్మహాభయ విమోహితః || 19 


జ్వలజ్ఞాలాగ్ని సంకాశ భాలన్నేతసమన్వితమ్‌ | ధ్యానఫుం శంకరం కో 
వా సమాసాదయితుం క్షమః || 20 


ఈ విధముగా మన్మథుడు విజృంభించగా, శృంగారరసము కూడా 
హావ భావములతో కూడివదై అచట గణములతో గూడియున్న శివుని 
సమీపమును చేరుకొనాను (17). మనోభవడగు మన్మథుడు అచట 
పకటముగా బయటనే నివసించబొచ్చాను. కాని ఆతడు శంభుని 
దర్య్వమును చెదరగొట్టుటకు ఉపకరించు దుర్పులతను ఆయనలో 
కనుగొన లేకపోయినను (18). అపుడు యోగిశేషుడగు ఆ మహాదేవుని 
యందు దౌర్పలామును గానరాక ఆ మన్మధుడు మహా భయమును 
పొంది మోహితుడాయెను (19). మండే జ్వాలలతో గూడిన అగ్నిని 
పోలియున్న మూడవ కంటితో గూడియున్న శంకరుడు ధ్యానము 
నందుండగా, ఆయనను సమీపంచి ఆయన ధ్యానమును 
చెదరగొట్టగలిగే సామర్హ్వము ఎవరికి గలదు ? (20) 


ఎతస్మిన్నంతరే తత సఖిభ్యాం సంయుతా శివా | జగామ 
నివపూజార్తం నీత్వా పుష్పాణ్యనేకశః || 21 


పృథివ్యాం యాదృశం లోక సౌందర్యం వర్త్యతే మహత్‌ | 
తతృర్వమధికం తస్యాం పార్వత్వ్యామస్తి నిగ్సితమ్‌ || 22 


ఆర్తవాణి సుపుష్పాణి ధృతాని చ తయా యదా | తత్సొందర్యం కథం 
వర్యమపి వర్షశ*ిశత్రైరపి || 23 


యదా శివసమీపే తు గతా సా పర్వతాత్మజా | తదైవ శంకరో ధ్యానం 
త్యక్త్వా క్షణమవగ్టితః || 24 


ఇంతలో అచటకు సనఖురాండిదరితో గూడి పార్వతి అనేక 
పుష్పములను తీసుకొని శివపూజ కొరకు వెళాను (21). 
భూమండలములో దేనిని మానవులు గొప్ప సౌందర్యమని వర్సింతురో, 
ఆ సౌందర్వ్యమంతయూ మా(తమే గాక, అంతకంజె అధికమగు 
సౌందర్యము కూడ పార్వతియందు నిగితముగా గలదు (22). ఆ 
యా బుతువులలో పూసిన అందమగు పుష్పములను ధరించిన 
సమయములో ఆమె సౌందర్యమును వర్సించుటకు వంద 
సంవత్సరముల కాలమైననూ చాలదు (23). ఏ క్షణములో ఆ 
పార్వతి శివుని సమీపమునకు వెళినదో, అదే సమయములో 
శంకరుడు క్షణకాలము ధ్యానమును విడి యుండెను (24). 


తచ్చి[దం [పాప మదనః పథమం హరణ నతు|బాణ న 
హరయామాస పార్శ్వ స్థం 


చందశేఖరమ్‌ || 25 


శృంగారైశ తదా భావెస్సహితా పార్వతి హరమ్‌ | జగామ 
కామసాహాయే మునే సురభిణా సహ || 26 


తద్రైవాకృష్యు తచ్చాపం రుచ్యుర్తం శూలధారిణః | దుతం పుష్పుశరం 
తసై#:౫ స్మరో్కముంచత్సుసంయతః || 27 


ఆ లొసుగును కనిపెటిన మన్మథుడు ముందుగా హర్షణము అనే 
బాణముతో పార్వతి ప్రక్కన ఉన్న చందశేఖరుని హర్తింపజేసెను 
(25). ఓ మహర్షీ! అపుడు శృంగార భావములతో గూడిన పార్వతి 
వసంతునితో బాటు మన్మథునకు సహాయపడు విధముగా శివుని 
వద్దకు వెళ్లాను (26). అదే సమయములో మన్మథుడు జాగరూకతతో 
తన ధనస్సును ఎక్కుపెట్టి శూలధారియగు శివునియందు (పేమను 
ఉత్పన్నము చేయుట కొరకై వెనువెంటనే పుపష్పుబాణమును 
(ప్రయోగించాను (27). 


యథా నిరంతరం నిత్యమాగచ్చుతి తథా శివమ్‌ | తన్నమనస్కృత్య 
తత్పూూజాం కృత్వా తత్పురతస్సిథతా || 28 


సా దృష్టా పార్వతీ తత ప్రభుణా గిరిశేన హి | వివృణ్వతీ తదాంగాని 
(స్తే స్వభావాత్సులజియా || 29 


సుసనంస్కృత్య వరం తస్యా విధిదతం పురా ప్రభుః | శివో[పి వర్ణయా 
మాస తదంగాని ముదా మునే || ౩౦ 


పతి దినము విడువకుండగా ఆమె ఏ తీరున శివుని వద్దకు వచ్చాడిదో, 
సరిగా అదే విధముగా ఆమె వచ్చి, నమస్కరించి, పూజచేసి ఆయన 
యెదుట నిలబడెను (28). అచట (స్తీ స్వభావము వలన మిక్కిలి 
లజ్ఞతో పార్వతి నిలబడి యుండగా ఆమె అవయవములలో 
పకటమగు చున్న శోభను కైలాసపతి యగు శివప్రభుడు చూచెను 
(29). పూర్వము ఆమెకు _బహ్మ ఇచ్చిన వరమును శివుడు 
స్మరించుకొనెను. ఓ మహర్షీ! అపుడా ప్రభుడు ఆనందముతో ఆమె 
అంగములను వర్ణించెను (30). 


నివ ఉవాచ | 


కిం ముఖం కి శశాంకశ కిం నేతే చోత్సులే చ కిమ్‌ | భుకుట్వా 
ధనుషీ దైతే కందర్పన్య మహాత్మనః || 31 


అధరః కిం చ బింబం కింకిం నాసా శుక చంచుకా | కిం స్వరః 
కోకిలాలాపః కిం మధ్యం చాధవేదికా || 32 


కిం గతిర్వర్హ్వ తే హ్యసా$ః కిం రూపం వర్శ్యతే ముహుః | పుష్పాణి కిం 
చ వర్తంతే వ[స్తాణి చ తథా పునః || 33 


లాలిత్యం చారు యత్సృష్టా తదేకత వినిర్మితమ్‌ | సర్వథా 
రమణీయాని సర్వాంగాని న సంశసయః || 34 


ివుడిట్లు పలికెను- 


ఇది ముఖమా? చందుడా? ఇవి నెతములా? కలువలా? ఇవి 
కనుబొమలా? మహాత్ముడగు మన్మథుని ధనస్సులా? (31) ఇది 
అధరమా? దొండపండా? ఇది నాసికయా ? లేక చిలుక ముక్కు 
అగునా? ఆహా! ఏమి కంఠధ్వని? కోకిల గీతమును పోలియున్నది. 
ఈమె నడుము అగ్ని హోూతవేది వలె సన్నగా నున్నది (32). ఈమె 
నడకను ఎమని వర్సించెాదను? ఈమె రూపమును ఎన్నిసార్లు 
వర్లించదను? ఈమె ధరించిన పుష్పములను, వస్త్రములను ఎమని 
వర్లించగలను? (33) సృష్టిలోని సౌందర్యము అంతయూ ఒక్కచోట 
పోగు చేసినట్లున్నది. ఈమె అవయవములు పూర్త 
రమణీయములనుటలో సందియము లేదు (34). 


అహో ధన్యతరా చేయం పార్వత్యదుత రూపిణీ | ఏితతృమా న 
(త్రైలోక్సే నారీ కాపి సురూపిణీ || 35 


సులావణ్య నిధిశేయమదుుతాంగాని బిభతీ | విమోహినీ మునీనాం 
చ మహా సుఖ వివర్షినీ || 36 


అహో! అదుతమగు రూపముగల ఈ పార్వతి ధన్యురాలు. ఇంతటి 
సుందరి ములోకములలోనైననూ మరియొక (స్తే లేదు (35). 
అదుతమగు అవయవములను కలిగియున్న ఈమె మంచి 
లావణ్యమునకు నిధియి యున్నది. గొప్ప సుఖమును వర్షిలజేయు 
ఈమె మునులనైననూ మోహపెట్టగలదు (36). 


[బహూవాచ। 


ఇత్యేవం వర్తయిత్వా తు తదంగాని ముహుర్మహుః | విధి దత్త 
వరధ్యానాధరస్తు విరరామ హ || 37 


వివృణ్వతీ నిజముఖం పశ్యంతి చ ముహుర్మహుః | 
సువీక్ష ణర్మహామోదాత్సుస్మితాభూచ్చివా మునే || 38 


ఏవం చేష్టాం తదా దృష్టా శంభుర్క్మోహముపాగతః | ఉవాచ వచనం 
చైవం మహాలీలో మహేశ్వరః || 39 


అస్యా దర్శన మాతేణ మహానందో భవత్యలమ్‌ | 
యదాలింగనమేతస్యాః కుర్యాం కిం తు తతస్సుఖమ్‌ || 40 


హరుడు ఈ విధముగా అనేక పర్యాయములు ఆమె అవయవములను 
వర్షించి, బహ్మ ఇచ్చిన వరమును గుర్తు చేసుకొని విరమించెను 
(37). ఓ మహర్తీ ! పార్వతి తన ముఖమును ప్రకటము చేసి, పదేపదే 
(పేమ వీక్షణములతో మహానందముతో చూచుచూ చక్కటి 
చిరునవ్వుతో కూడి యుండెను (38). ఆమె యొక్క ఆ చేష్టను 
చూచినవాడై, గొప్ప లీలలు గలవాడు, మహేశ్వరుడునగు శంభుడు 
మోహమును పొంది ఇట్లు పలికెను (39). ఈమెను చూచినంత 
మాత్రాన మహానందము కలుగుచున్నది. ఈమెను నేను 
కౌగిలించుకున ప్పుడు ఎంతటి సుఖము కలుగునో గదా! (40) 


క్షణమా(తం విచారేేతం సంపూజ్య గిరిజాం తతః | ప్రబుదస్సు 
మహాయోగీ సువిరక్తో జగావితి || 41 


కిం జాతం చరితం చి।తం కిమహం మోహమాగతః | కామేన 
వికృతశాంద్య భూత్వాపి ప్రభురీశ్వరః || 42 


ఈశ్వరో%హం యదిచ్చేయం పరాంగ స్పర్శనం ఖలు | తర్తి 
కోఢన్యో%క్షయః క్షుదః కిం కిం నైవ కరిష్యతి || 43 


ఏవం వైరాగ్యమాసాద్య పర్యంకాసాదనం చ తత్‌ | వారయామాస 
సర్వాత్మా పరేశః కిం పతేదిహ || 44 


ఇతి ఢీ శివ మహాపురాణ రుద సంహితాయాం పార్వతీ ఖండే 
కామకృత వికార వర్ణనం నామ అష్టాదశో%ధాాయః (18). 


మహాయోగి యగు ఆ శివుడు క్షణకాలము ఇట్లు అలోచించి, తరువాత 
పార్వతిని ఆదరించాను. ఆయన తెలివిని పొంది (మోహమును వీడి) 
గొప్ప వైరాగ్యము గలవాడై ఇట్లు అనుకొనెను (41). ఎమైనది? 
చితమగు ఘటన జరిగినది. నేను మోహితుడనైతిని యేమి? నేను 
సమర్దుడను, ప్రభుడను అయి ఉండియూ, ఈనాడు కామునిచ 
వికారమును పొందునట్లు చేయబడితిని (42). ఈశ్వరుడనగు నేనే 
పరస్తీని సృశించ గోరినచో, ఇతరులగు సామాన్య ప్రాణులు ఏ పనిని 
చేయుటకు తగరు? ఏయే పనులను చేయకుందురు? (43) 
సర్వప్రాణుల ఆత్మభూతుడగు ఆ పరమేశ్వరుడు 'దీనివలన 
పయాజనమేమున్నది?' అని నిశ్చయించుకొని, వైరాగ్యము 
నాశయించి, ఆమెను పొాందవలననో ఆకాంక్షను నివారించుకొనాను 
(44), 


శీ శివ మహాపురాణములో రుద సంహితయందలి పార్వతీ 
ఖండములో కాముడు వికారములను కలిగించుట అనే పదునెమిదవ 
అధ్యాయము ముగిసినది (18). 


